న 


“నన్నెందుకిలా బాధిస్తావు? నీ కర్కశ హస్తాలతో 
నలిపి నన్నెందుకిలా వేధిస్తావు ? నాకూ అవకాశమొచ్చే 
రోజొకటుంద్కి ఆనాడు నిన్ను నాలో బంధించి నా పగ 
తీర్చుకుంటాను” అని మట్టి కలుపుతున్న కుమ్మరితో 
మట్టి చెప్పిందంటారు భక్త కబీర్‌దాస్‌. నిజమే కదూ! 
ఎంత కాలం జీవించినా ఎన్ని భోగాలనుభవించినా 
జన్మంటూ వచ్చింది గనుక ఒకనాడు మృత్యువును 
ఆలింగనం చేనుకోక తప్పదు. భయంకర మృత్యువాత 
పడి చావు పుట్టుకల విషవలయంలో చిక్కక 
తరించువాడే ముక్తపు రుషుడు. అట్టి ప్రయత్నము చేయు 
వాడే మానవుడు. 


| 
| 
| 
| 
| 
| 
| 
8 
| 
| 
| 
| 
| 
| 
గ్‌ 


నుందర చెతన్యాశమం 


ధవళేశ్వరం - 533 125 


| 
| 
|| 
శ్ర 


/ 


అమృత స్వరూపుడైన భగవంతుని చేరితేనేగాని 
మానవునికి జన్మసంప్రాప్తమైన అనంత దుఃఖము తీరదు. 
అట్ట మోక్షప్రాప్తికి కర్మ, భక్తి జ్ఞాన యోగ మార్గములనేకము 
లున్నవి. కానీ పెట్రోలు అయిపోయేలోగా గమ్యము 
చేరువాహనమే మనకు ఆనందము నొసగేది. 


“నావాం వసామి  వెకుంఠతే 
యోగినాం వ్యాదయేనచ 
మద రకా యత్ర గాయంతి 
తత్ర తిష్టామి నారద” 

“నారదా! నేన్ను వెకుంఠములో లేను, యోగుల హృదయము 


లలో కనబడను. నా భక్తులు ఎచ్చటయితే నన్ను గూర్చి 
గానం చేయుచున్నారో నే నచ్చటే యున్నాను"అని 


iy రెక్కలులేని పక్షి గాలిలో విహరించలేదు. రెక్క 
లున్నప్పటికి తోకలేని పక్షి ఎగురలేదు. పక్షి గాలిలో 


| పద్మ వురాణంలో భగవానుడు నారద మహర్షికి 


తెలియజేశాడు. 


||| నిరపాయముగా సంచరించుటక్కు (కింద పడకుండా 
గ తేలియుండుటకు తోక సహకరిస్తుంది. కర్మ, జ్ఞాన 


మనునని పక్షికి రెక్కలయితే భక్తి తోకలాంటిది. భక్తిలేని 
కర్మజ్ఞానములు అహంకారానికి అజ్ఞానానికి ప్రతిరూపష్తాలె 
పతనావస్థకు దారితీస్తాయి. భక్తి మానవ హృదయమును 
దేవాలయముగ మార్చి లక్ష్యసాధనకు పురికొల్పుతుంది. 
పవిత్రమైన అట్టి పరాభక్తి చివరకు జ్ఞానముగా 
అందుచేత భక్తియే ఢ్రేవ్టమైనది. 
సులభమైనది. నిరపాయమైనది. సున్నితమైనది. 


“అన్యస్మాల్‌ సౌలభ్యం భక్తా” 
అని నారదమహర్షి భక్తి సూత్రాలలో తెలియ చేశారు. 


“కలౌ కేశవ కీరనాల్‌” 


కలియుగమునందు నామసంకీర్తనకు మించిన సులభ 
సాధన లేదంటూ శాస్త్ర ములు ఘోషిన్తున్నాయి. 
మహాత్ములు ప్రవచిస్తున్నారు. 


అనారోగ్యాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిం 
చేందుకు .వెద్యుడు రోగికి మందిస్తాడు: ఆ మందు 
వివరాలు తయారుచేసిన ప్రక్రియ రోగికి అనవసరం, 
రోగం నయం కావడమే రోగికి కావాలి. అలాగే మానవుడు 


OO 


తరించేందుకు సంకీర్తనామృతాన్ని బొనషధంగా ఇచ్చాడు 
భగవంతుడు. దాని వివరాలను విమర్శించుకుంటూ 
[1 కాలాన్ని వృధాచేసుకొని కాష్ట్రానికి ఆహుతి కావడంకన్నా 
విశ్వసించి ఆచరించి తరించడమే మానవ కర్తవ్యము. 


గతంలో పండడ్రెండుసార్లు ఈ [గ్రంథమును ముదిం 
చడం జరిగింది. ఆ (గ్రంథాలు భక్తులచేత విరివిగా 
ఆకర్షించబడి మచ్చుకు ఒక కాపీ కూడా లేకుండా 
పోయాయి. భక్తుల అభిలాష మేరకు ఈ (గ్రంథమును 
మళ్ళీ ముద్రించుచున్నాము. 


భక్తులారా! భగవంతుని బిడ్డలారా! వాసుదేవ కుటుంబ 
సభ్యులారా! పవిత్రమైన నామ సంకీర్తనామృతాన్ని జుర్రండి. 
పానం చేయండి. తరించండి. తరింప చేయండి. 


జౌ జా వానుదేవవారి 


(ప్రణవ (పేమలలో 

భగవత్సేవలో 

మీ 

స్వామి సుందర చైతన్యానంద 


న్న ర్వ జజ బిల 
మధురం మధురేఒభ్యోపి 
మంగలే భ్యోఒపి మంగలమ్‌ 
పావనం పావనేఒభ్యోపి 
హరేరా మైవ కేవలమ్‌! 


మధురమైన వాటి కన్నను మధురమైనది 
శుభకరమగు వాటోకన్నను శుభకరమైన ది 
వవ్మితమగు వాటికన్చృను పవిత్రమైనది 
& వారి నామమే. 

(శ్రీ/ వొరియే, 


క 


I 
Swectler than sweet things, 
more auspicious than 
all auspicious things, 
more sacred than all the 
sacred things is the name of 

Hari, Hari alone. 


LLL TT ua 


వ 
న 
వ 


పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం 


మూర్తీభూతం భాగధేయం యదూనాం 
ఏకీభూతం గుప్త విత్తం శ్రుతీనాం 


శ్యామీ భూతం బవ్మామే సన్నిధానం 


బృందావనం గోపభామల సామూహిక సీమ 
మూట. సుందర రూపములో గోచరించే యాదవుల 
అదృష్టబాట. గప్తమైన వేద భాండాగారము ఏక 
రూపంలో తీర్చిన ఊట. శ్యామవర్హ కాంతిలో అగుపించే 
(బ్రహ్మ ఆట-నానల్లనయ్య - నాతండి కృష్ణయ్య సదా 
నా కళ్ళముందు (ప్రసన్నుడై యుండు గాక! 


